Registered .No. HSE - 49 / 2009- 2011 . 


ANDHRA 
DE 


[ Price : Re. 0 - 25 Paise. 


TMENT OF A 


RADEST 


SH 
. 


RSS 


CA 


III 


126 


200906 


सत्योतनात 


ఆంధ్ర ప్రదేశ్ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PART - I EXTRAORDINARY 

PUBLISHED BY AUTHORITY 
No. 488 ] 

HYDERABAD , THURSDAY, SEPTEMBER 9,2010 . 
NOTIFICATIONS BY GOVERNMENT 

— X — 
LAW DEPARTMENT 

( D ) 


TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS - PUBLICATION OF STATE ACTS IN ANDHRA 

PRADESH GAZETTE PART IV - C -EXTRAORDINARY AS AUTHORITATIVE TEXT. 


[GO.Ms.No. 102, Law (D ) 28th July , 2010 .) 
Under sub -section ( 1 ) of Section 6 of the Andhra Pradesh Official Language Act, 1966 , the Governor of 
Andhra Pradesh hereby authorizes the publication of the translations in the Telugu Language of the State Acts , 
mentioned in the Appendix to this Notification , in the Extraordinary issue of the Andhra Pradesh Gazette so that the 
said translation shall be deemed to be the authoritative text of these Acts in the Telugu Language . 

APPENDIX 
1. The Andhra Pradesh Excise ( Amendment) Act,2010 (Act No. 1 of 2010 ) 
2 . The Andhra Pradesh Appropriation Act, 2010 (Act No. 2 of 2010 ) 
3 . The Andhra Pradesh Appropriation (No. 2 ) Act, 2010 (Act No. 3 of 2010 ) 
4 . The Andhra Pradesh Farmers Management of Irrigation Systems (Amendment) Act, 2010 ( Act 

No. 4 of 2010 ) 
5 . The Andhra Pradesh Sports Authorities (Amendment) Act , 2010 (Act No. 5 of 2010 ) 
6 . The Andhra Pradesh NationalAcademy ofLegal Studies and Research University ( Amendment) 

Act, 2010 (Act No. 6 of 2010 ) 
7 . The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management ( Amendment) Act, 2010 

(Act No. 7 of 2010 ) 
8 . The Andhra Pradesh Excise (Second Amendment) Act, 2010 ( Act No. 8 of 2010 ) 
9 . The Andhra Pradesh Value Added Tax ( Amendment) Act, 2010 (Act No . 9 of 2010 ) 
10 . The Andhra Pradesh Tax on Professions, Trades, Callings and Employments (Amendment) 

Act, 2010 (Act No . 10 of 2010 ) 


R . RAMACHANDRA REDDY, 

Secretary to Government, 
Legislative Affairs & Justice 

Law Department. 


G . 604 . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part-I 


అధికార భాష రాష్ట్ర చట్టములు కొన్ని రాష్ట్ర చట్టముల తెలుగు అనువాదము ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచిక 

భాగము 4 సిలో తెలుగులో ప్రాధికార పాఠముల ప్రచురణ . 


(జి . ఓ . యమ్ . యస్. నెం . 102 , న్యాయ (డి ), 

జూలై28 , 2010 . ) 


ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనిన రాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో ప్రాధికారిక 
పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకైఆంధ్రప్రదేశ్ అధికార భాషా 
చట్టము, 1966 ( 1966లోని 9వ ఆంధ్రప్రదేశ్ చట్టము) యొక్క 6వ పరిచ్ఛేదపు ఉప - పరిచ్ఛేదము (1 ) క్రింద , ఆంధ్రప్రదేశ్ 
గవర్నరుగారు ఇందుమూలముగా ప్రాధికారము ఇచ్చుచున్నారు : 

అనుబంధము 
1. ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ ( సవరణ ) చట్టము, 2010 ( 2010లోని 1వ చట్టము ) 
2. ఆంధ్రప్రదేశ్ వినియోజన చట్టము, 2010 ( 2010లోని 2వ చట్టము ) 
3. ఆంధ్రప్రదేశ్ వినియోజన ( నెం . 2) చట్టము, 2010 ( 2010లోని 3వ చట్టము ) 
4 . ఆంధ్రప్రదేశ్ రైతుల నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య ( సవరణ ) చట్టము, 2010 ( 2010లోని 4వ చట్టము ) 
5. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థల ( సవరణ ) చట్టము, 2010 ( 2010లోని 5వ చట్టము ) 
6. జాతీయ న్యాయశాస్త్ర అధ్యయన , పరిశోధనల అకాడమీవిశ్వవిద్యాలయ ( సవరణ ) చట్టము, 2010 ( 2010లోని 6వ 

చట్టము ) 
7. ఆంధ్రప్రదేశ్ ఆర్థికబాధ్యత మరియుబడ్జెటు నిర్వహణ ( సవరణ ) చట్టము, 2010 ( 2010లోని 7వ చట్టము ) 
8 . ఆంధ్రప్రదేశ్ అబ్కారీ ( రెండవ సవరణ ) చట్టము, 2010 ( 2010 లోని 8వ చట్టము ) 
9. ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను ( సవరణ ) చట్టము, 2010 ( 2010లోని 9వ చట్టము ) 
10 . ఆంధ్రప్రదేశ్ వృత్తులు, వ్యాపారములు, ఆజీవికలు మరియు ఉద్యోగములపై పన్ను ( సవరణ ) చట్టము, 2010 ( 2010లోని 

10వ చట్టము) 


ఆర్ . 

రామచంద్రారెడ్డి , 
ప్రభుత్వకార్యదర్శి ,శాసన వ్యవహారములు , 

న్యాయపాలన , న్యాయశాఖ . 


- X 


Printed and Published by the Commissioner of Printing, Govt. of Andhra Pradesh, at Govt. Central Press , Chanchalguda , Hyderabad . 


